శివ్‌ భుజంగమ్‌ = భావార్థముతో. 


(భుజంగ ప్‌యాతము 


వ. 


3: కిరణ్‌ టైప్‌ ఇని 


hs 8: - సర్చీ ఫ్రయుడా! శంభో! నేను “ఘుజింగ పృయారర” అను 
గక (చంధస్సు ద్వారా ఈ స్త్ర మును రీబించిరిని. దీనిని ఛిక్తితో 


ఫారాయుఖ చేయు మానవుడు తుంచి సంతాసీతున్సు ఆయుర్జాయమునను 
ఆరోగ్యరున్సు బిశ్వర్యీరును పొందును. - శ్రీ శంకరాచార్యీ. - 


01. గలద్దానగణ్బం మిలద్భృజ్ఞషణ్ఞ్ణం 
చలచ్చారుశుబ్దం జగత్రాణ శౌబ్బమ। 
కనద్దన్తకాణ్ణం విపదృబ్బ్దచబ్దం 


శివప్రమపిణ్దం భజే వక్రతుణ్జమ॥।। 


మదజలము కారుచున్న చెంపలున్నవాడు, ముసురుచున్న తుమ్మెదలు 
కలవాడు, కదలుచున్న అందమైన తొండమున్నవాడు, లోకములను రక్షించుటలో 
ప్రసిద్ధుడు, మెరుస్తున్న దంతమున్నవాడు, ఆపదలను పోగొట్టుటలో ప్రచండుడు, 
పార్వతీ పరమేశ్వరుల (పెమస్వరూపుడు, వంకర తొండము కలవాడు అగు 
వినాయకుని సేవించు చున్నాను. 


02. అనాద్యన్నమాద్యం పరం త త్వమర్థం 
చిదాకారమేకం తురీయం త్వమేయమ్‌। 
హరిబహ్మమృగ్యం పరబహ్మరూపం 
మనోవాగతీతం మహఃశైవమీడె॥ 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


న్‌ ఆద్యంతములు లేనిదీ, “తత్‌ త్వం) అను వేదాంత వచనములకు అర్థమైనది, 
ప్‌ చిద్రూపమైనది, అద్వితీయ మైనది, సత్వరజస్తమో గుణముల కతీతమైనదీ, 
నే ప్రమాణముల కందేనిద్‌, విష్ణువు, బ్రహ్మ మొదలగు వారిచె అన్వెషించదగినది, 
పరబ్రహ్మరూపమైనది, మనస్సుకు, వాక్కుకు అతీతమైనదీ అగు శివుని తేజస్సును 
స్తుతించుచున్నాను. 


03. స్వశక్త్యాది శక్త్యన్త సింహాసనస్థం 
మనోహాకి సర్వాజబ్ద రత్నోరు భూషమ్‌। 
జటాహిన్గుగంగాసి శమ్యాకమౌళిం 
పరాశక్తిమిత్రం సు(నుమః పజ్బువక్రమః॥। 
స్వశక్తి మొదలుకొని ఆదిశక్తి వరకూ ఉన్న సింహాసనము నందున్నవాడు, 
మనోహరములైన సర్వాంగముల యందు రత్నాలంకారములు కలవాడు, తలపై 


జట, పాము, చంద్రుడు, గంగ, ఎముకలమాల ధరించినవాడు, పరాశక్తికి మిత్రుడు, 
పంచముఖములున్నవాడు అగు పరమెశ్వరుని స్తుతించెదను. 


04. శివెశానతత్పూరుషా ఘోరవామాదిభిః 
పజ్బాభిర్హ్రన్ముఖైః షద్భరంగైః। 
అనౌపమ్య షట్రం శతం తత్త్ప్వవిద్యాం 
అతీతం పరం త్వాం కథం వెత్తి కో వా॥ 


శివము, ఈశానము, తత్పురుషము, అఘోరము, వామదేవము అను 
అయిదు ముఖములతో, హృదయము మొదలగు ఆరు అంగములతో ముప్పైఆరు 
తత్త్వ విద్యలకు అతీతుడుగా ఉన్న ఓ నిరుపముడా నిన్ను ఎవడు మాత్రము ఎట్లు 
తెలుసుకొనగలదు? 


Kiron Type Institute 


Kiron Type Institute 3 


Ios ప్రవాళప్రవాహ ప్రభాశోణమర్ధం 
.] _మరుత్వన్మణి శ్రీమహః శ్యామమర్దమ్‌ 

గుణస్యూతమేతద్వపుః శైవమన్తః 

స్వరామి స్వరాపత్తి సంపత్తి హేతుమ్‌॥ 

చిగురుటాకుల, పగడముల ప్రవాహము వలే ఎర్రని కాంతి సగభాగము, 

ఇంద్రసీలమణుల రాశివలె నల్లని కాంతి సగభాగము కలదీ, గుణములతో 
ఏర్పడినది, మన్మథుని చావు పుట్టుకలకు కారణమైనదీ అగు శివశక్తుల 
స్వరూపమును మనస్సునందు స్మరించు చున్నాను. 
06. స్వసేవాసమాయాత దెవాసురెన్హా 

నమన్మౌలిమన్లార మాలాభిష(షిక్తమ్‌। 


నమన్యామి శంభో పదాంభోరుహం తే 
భవాంభోధిపోతం భవాసీవిభావ్యమ్‌॥ 


జ్‌ పరమెశ్వరా! aes సవకైవచ్చి, పాదాభివందనము చేయుచున్న దేవేంద్రుని 

యొక్క రాక్షసరాజు యొక్క తలలపైనున్న మందార మాలలను తాకుచున్నదీ, 
సంసార సాగరమును దాటించు నావయైనది, పార్వతిచే ధ్యానింపబడునదీ అగు 
న పాదపద్మములకు నమస్మరించెదను. 
07. జగన్నాథ మన్నాథ గారీసనాథ 

'ప్రపన్నానుకమ్పిన విపన్నార్తిహారిన్‌। 

మహః ;సోమమూర్తె ళం స్తె కబన్లో 

నమస్తే నమస్తే పునస్తే నమో౭స్సు। 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


ష్‌ భక్తులపై దయకలవాడా! దుఃఖితుల బాధలను పోగొట్టువాడా! తేజోరాశియగు 


2. 
&ధదరా 
కిరణ్‌ 


ఓ జగన్నాథుడా! నన్ను పాలించువాడా! గౌరీదేవితో కలసి ఉన్నవాడా! 


ఆకారమున్న వాడా! అందరికీ బంధువైనవాడా! నీకు మరల మరల నమస్మారము. 


08. విరూపాక్ష విశ్వేశ విశ్వాదిదేవ 
త్రయీ మూల శమ్మో శివ త్యమృక త్వమ్‌; 
ప్రసీద స్మర త్రాహి పశ్యావముక్త్య 
క్షమాం ప్రాప్పుహి |త్యక్ష మాం రక్ష మోదాత్‌॥ 
ఎగుడు దిగుడు కన్నులవాడా! విశ్వమునకు అధిపతియైన వాడా! 
ప్రపంచమునకు ఆదిదేవుడా! వేదములకు కారణమైనవాడా! శంభో! శివ! 
మూడుకన్నులవాడా! నీవు ప్రసన్నుడ వగుము. నన్ను గుర్తించు కొనుము. 


రక్షించుము. మోక్షము నివ్వుము. సహనం వహించుము. ఓ ముక్కంటీ! నన్ను 
మోహము నుండి రక్షించుము. 


హోదివ దెవెశ దెహోదిదెవ 
స్మరారె పురారే యమారే హరెతి। 
[బువాణః స్మరిష్యామి భక్యా భవన్తం 
తతో మే దయాశీల దేవ ప్రశీద॥ 


ఓ మహాదేవా! దేవతలకు ప్రభువైనవాడా! దేవాది దేవుడా! మన్మథుని 
జయించినవాడా! (తిపురాసురుని సంహరించిన వాడా! యముని సిగ్రహించిన 
వాడా! హరుడా! అని జపించుచూ భక్తితో నిన్ను స్మరించెదను. కనుక ఓ 
దయాశీలుడా! దేవా! నాకు ప్రసన్నుడ వగము. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


. 10. త్వదన్యః శరణ్యః పపన్నస్య నేతి 
స్ట ప్రసీద స్మరన్నెవ హన్యాస్తు దైన్యమ్‌; 
న చెత్తే భవెదృక్త వాత్సల్యహాని- 
స్తతో మే దయాళో సదా సన్నిధేహి॥ 
నీకంటె వేరొక దిక్కు లేదని వార్జించు భక్తుని స్మరించుచూ అతని బాధను 


పొగొట్టుము. అట్లు చేయనిచో నీ భక్తవాత్సల్యమునకు హాని కలుగును. కనుక ఓ 
దయామయా! ఎల్లప్పుడు నాకు సమీపము నందే ఉండుము. 


11. అయం దానకాలస్వహం దానవాత్రం 
భవానేవ దాతా త్వదన్యం న యాచే! 


భవదృక్తిమేవ స్థిరాం రకా మహ్యం 
కృపాశీల శమ్మో కృతార్గోం స్మి తన్మాత॥। 
ఇది దానకాలము. నేను యాచకుడను. నీవు దాతవు. నీ కంటే ఇతరుని 


నేను యాచించను. నీ యందు స్థిరమైన భక్తినే నాకు ప్రసాదించుము. ఓ 
కృపాశీలుడా! శంకరా! అందువలన నేను కృతార్జుడ నగుదును. 


12. పశుం వేత్సి చేన్మాం తమేెవాధిరూఢః 
కలంకీతి వా మూర్చ ధల్సే తమెవ। 
ద్విజిహ్వాః పునః సో౭పి తే కణ్ణభూషా 
త్వదంగీకృతాః శర్వ సర్వే౭ పి ధన్యాః 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


న నన్ను పశువుగా భావించెదవా? దానినే ఎక్కి తిరిగెదవు. కలంకమున్నవాడని 
2 తలచెదవా? అతడినే (చంద్రుని) తలపై పెట్టుకున్నావు. రెండు నాలుకల వాడను 
* "కొనెదవా? అది (పాము) నీ కంఠము నందు అలంకారముగా ఉన్నది. ఓ శంకరా! 
నీవు అంగీకరించిన వారందరూ ధన్యులే. 


18. న శక్నోమి కర్తుం పరద్రోహలేశం 

కథం ప్రియసే త్వంన జానే గిరీశ! 

తథాహి ప్రసన్నో౭సి కస్యాపి కాన్హా- 

సుతద్రోహిణో వా పితృద్రోహిణో వా॥ 

ఇతరులకు ద్రోహము చేయుట కొంచెమైననూ చేతకాని వాడను. ఓ ఈశ్వరా! 

నాపై నీకు (పేమ ఎట్లు కలుగునో తెలియదు. ఎందుకంటే భార్యకు, పిల్లలకు 
ద్రోహం చేసిన వానికి, తండ్రికి ద్రోహం చేసిన వానికి నీవు ప్రసన్నుడవైతివి 
కదా! 


14. స్తుతిం ధ్యానమర్వాం యథావద్విధాతుం 


భజన్నప్యజానన్మ హెశావలమ్మ్చె! 
త్రసన్తం సుతం త్రాతుమగ్రే మృకణ్లో - 
ర్యమ [పాణ నిర్వాపణం త్వత్పదాబ్దమ్‌॥ 


స్తుతి, ధ్యానము, పూజ యథావిధిగా చేయుట తెలియకపోయినా ఓ 
మహేశ్వరుడా! నిన్నే భక్తితో సేవించుచూ, మరణ భయముతో నున్న 
మార్కండేయుని రక్షించుటకై యముని ప్రాణములను తీసిన నీ పాదపద్మములను 
ఆ(శయించుచున్నాను. 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


115. శిరోదృష్టిహృద్రోగ శూలప్రమేహ 
| జ్వరార్మోజరాయక్ష్మ హిక్కావిషార్తాన్‌! 
త్వమాద్యోభిషగ్భేషజం భస్మశమ్మో 
త్వముల్లా ఘయాన్మాన్వ పుర్లాఘవాయ॥॥। 
శీరోవెదన, నెత్రరోగము, హృదయరోగము, శూలరోగము, మేహము, 
జ్వరము, మూలవ్యాధి, ముసలితనము, క్షయ, కఫము, విషము మొదలగు వాటిచే 
పీడించబడుచున్న మమ్ములను ఓ పరమేశ్వరా! మా శరీరము తేలికపడుటకై 
ఉద్ధరించుము. నీవు ఆది వైద్యుడవు. నీ విభూతి దివ్యాషధము. 
16. దరిద్రో౭ స్మ్యభద్రో౭ స్మి భగ్నో౭ స్మి దూయే 
విషణ్లోం స్మి సన్నో౭ స్మి ఖన్నా స్మి చాహమ్‌। 
భవా[న్నాణినామన్త రాత్మాసి శమ్మో 
మమాధిం న వేత్సి ప్రభో రక్ష మాం త్వమ్‌॥ 
నేను దరిద్రుడను, అమంగళుడను, భంగపడితిని. భాధపడుచుంటిని. 
విషాదము ననుభవించు చుంటిని. చిక్కివోయితిని. దఃఖీంచు చుంటిని. ఓ శంకరా! 


ప వాణులకు అంతరాత్మవు. నా వ్యాధిని తెలుసుకొనలేవా! నీవు నను 
రక్షింపుము. 


17. త్వదక్షోః కటాక్షః పతేత్ర్యక్ష యత్ర 


క్షణం క్షా చ లక్ష్మీః స్వయం తం వృణాతే। 
కిరటస్స్ఫురచ్చామరచ్చత్రమాలా- 
కలాచీగజక్షైమభూషావిశే(ఘ్రైషాః॥ 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


"| _ ఓ ముక్కంటీ! నీ రెండు కన్నుల కడగంటి చూపు ఒక్కక్షణమైననూ ఎవనిపై 
“|పసరించునో వానిని భూదేవి, శ్రీదేవి కిరీటములతో, వింజామరలతో, తెల్లని 
. |గొడుగులతో, పట్టువస్తములతో, బహువిధములైన ఆభరణములతో స్వయంగా 


ప 
50) 


- అనుగ్రహించు చున్నారు. 

18. భవాన్యై భవాయాపి మాత్రే సై పిత్రే మృడాన్వై 
మృడాయాప్యఘ ఫై మఖ 
శివాంగ్ర్యై శివాంగాయ కుర్మః శివాయై 
శివాయామ్మ్బికాయి నమగస్త్యమృకాయ॥। 


భవానీ - భవుడు - జగన్మాత - జగత్సిత, సుఖము నిచ్చునది - సుఖము 
నిచ్చువాడు, పాపమును నశింపచేయునవి = దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు 
మంగళ స్వరూపిణి - మంగళ స్వరూపుడు, శుభకారిణి - శుభకరుడు అగు 


అంబికకు - ముక్కంటికి నమస్మరించెదను. 


19. భవద్దారవం మల్లఘుత్వం విదిత్వా 
ప్రభోరక్ష కారుణ్య దృవ్వానుగం మామ్‌! 
శివాత్మానుభావస్తు తావక్షమో౭హం 
స్వశక్త్యా కృతం మే౭_పరాధం క్షమస్వ! 
ఓ ప్రభూ! ” గొప్పతనమును, నా అల్పత్వమును తెలుసుకొని నీ 


అనుచరుడగు నన్ను కరుణా దృష్టితో రక్షింపుము. మంగళకరుడవైన నిన్ను 
స్తుతించుటకు నేను అసమర్హుడను. నా శక్తి చేత చేసిన అపరాధమును క్షమించుము. 


20. యదా కర్ణరన్టం వజెత్మాలవాహ 
ద్విషత్మణ్ధ ఘణ్జా ఘణాత్మారనాదః। 


Kiron Type Institute 


Kiron Type Institute ర 


వృశాధిశమారుహ్య దేవాపవాహ్యం 
తదా వత్స మా భీరితి ప్రీణయ త్వమ్‌॥ 


ఎప్పుడు యముని వాహనమైన దున్నపోతు మెడలోని గంటల శబ్దము నా 
చెవినపడునో, అప్పుడు వృషభము నెక్కి నీవు ఓ వత్సా! భయపడకు” అని 
ఓదార్చుచూ సంతోష పెట్టుము. 


21. యదా దారుణా భాషణా భీషణా మే 
భవిష్యన్యుపాన్తె కృతాన్తస్య దూతాః। 
తదా మన్మనస్వ త్సదామ్ఫోరుహస్థం 
కథం నిశ్చలం స్యాన్నమస్తే౭ స్తు శంభో॥ 
ఎప్పుడు దారుణముగా మాట్లాడుచూ భయంకరులగు యమదూతలు నా 


వద్దకు వచ్చెదరో అప్పుడు ఓ ఈశ్వరా! నా మనస్సు స వూర పద్మము నందు 
నిశ్చలముగా ఉండునట్లు యును. కు నమస్కారము. 


22. యదా దుర్నివార వ్యథో౭ హం శయానో 
లుఠన్నిః శ్వసన్నిః సృతావ్యక్తవాణిః। 
తదా జహ్ను కన్యా జలాలంకృతం తే 
జటామణ్లలం మన్మనో మన్టిరం స్యాత్‌! 


ఎప్పుడు నివారించలేని బాధలు కలవాడనై పడుకొని దొర్లుచూ నిట్టూర్పులు 
వదుచుచూ వను అస్పష్టముగా మాట్టాడుచుందునో అప్పుడు గంగా జలముచే 
అలంకరింపబడిన నీ జటాజూటము నందేనా మనస్సు సివసించుగాక. 


Kiron Type Institute 


Kiron Type Institute 10 


29 యదా సు దయో మత్సకాశే 
"  రుదన న్యస్య హా దృశీయం దశేతి। 


తదా దేవ దేవేశ గౌరీశ శంభో 
నమస్తే శివాయే త్యజ[సం బవాణి॥ 


ఎప్పుడు పుత్రులు, మిత్రులు మొదలైనవారు నా వద్ద చరి “అయో! వీడికి 
ఎటువంటి అవస్థ వచ్చినది” అని ఏడ్చుచుందురో అప్పుడు ఓ దేవదేవేశా! గౌరీపతీ! 
శంభో! నేను “నమశ్శివాయ” అను మంత్రమును ఎల్లపుడు జపించునట్లుగా 
అనుగ్రహించుము. 


24. యదా పశ్యతాం మామసా వెత్తి నాస్మాన్‌ 

అయం శ్వాస ఏవెతి వాచో భవేయుః। 

తదా భూతిభూషం భుజంగావనద్దం 

పురారే భవన్తం స్ఫుటం భావయేయమ్‌॥ 

ఎప్పుడు నన్ను చూచువారు “ఇతడు నన్ను గుర్తుపట్టుట లేదు, శ్వాశమాత్రం 

ఉన్నది” అని మాట్లాడుచుందురో అప్పుడు ఓ త్రిపురాసురసంహారి! విభూతి 
హూసుకొని. పాములను చుట్టుకొన్న నిన్ను స్పష్టముగా ధ్యానించెదను గాక. 
(ధ్యానించునట్లు అనుగ్రహింపుము) 
25. యదా యాతనాదేహ సన్దేహవాహి 

భవెదాత్మదెహె న మోహో మహాన్న్మే 

తదా కాశశీతాంశు సంకాశమీశ 

స్మరారే వపుస్తే నమస్తే స్మరాణి॥। 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


3 ఓ ఈశ్వరా! మన్మథుని సంహరించినవాడా! అనేక యాతనాదేహములను 
౩|| (మరణానంతరము పాపఫలములను అనుభవించుటకై ఏర్పడు శరీరములు) ఉత్పత్తి 
. [చేయు అజ్ఞానము నన్నావరించుటకు ముందే రెల్లు వలె, చంద్రునివల ప్రకాశించు 
నీ శరీరమును స్వరించునట్లుగా నన్ననుగ్రహింపుము. కీ దేవో నీకు నమస్మారము. 
26. యదావారమచ్చాయ మస్థానమద్శి- 
ర్జనైర్వా విహీనం గమిష్యామి మార్దమ। 
తదా తం నిరున్లన్‌ కృతాన్తస్య మార్గం 
మహాదివ మహ్యం మశ జత ప్రయచ్చ॥ 
లు 
ఎప్పుడు అంతులేనిదీ, నీడలేనిదీ, నిలువ చోటులేనిదీ, నీరు - మనుష్యులు 
లేనిదీ అగు యమలోకపు మార్గమునందు నడుచు చుందునో అప్పుడు ఆ 
మార్గమును నిరోధించి ఓ మహాదేవా! రమణీయమగు మార్గము నివ్వుము. 
27. యదా రౌరవాది స్మరన్నేవ ఖీత్యా 
వజామ్యత మోహం మహాదేవ ఘోరమ్‌। 
తదా మామహో నాథ కస్తారయిప్య- 
త్యనాథం పరాధీన మర్దన్నమౌళ॥ 
ఓ మహాదేవా! ఎప్పుడు “రౌరవము” మొదలైన నరకములను తలచుకొని 


భయంతో ఘోరమైన మైకమును పొందెదనో, అప్పుడు ఓ నాథుడా! చం[దమౌళీ! 
పరాధీనుడు, అనాథయైన నన్ను ఎవడు తరింపజేయగలడు? (నీవు తప్ప) 


28. యదా శ్వేతపత్రాయ తాలబ్బ సశకః 
కృతాన్తాద్భయం భక్త(క్రి) వాత్సల్యభావాత్‌। 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


తదా పాహి మాం పార్వతీవల్లభాన్యం 
న పశ్యామి పాతార మతాదృశం మే॥ 
తెల్లని రెక్కలున్నది, దీర్భమైనదీ, అతిక్రమించలేనిద అగు “శక్తి” అను 


ఆయుధమును ధరించిన యముని వలన ఎప్పుడు భయమేర్పడునో, అప్పుడు ఓ 
పార్వతీ వల్లభా! నన్ను రక్షింపుము. ఏ తలటి రక్షకుని వ రాకని ౩ నకుగను; 


29. ఇదానీమిదానీం మృతిర్మ భవిర్రీ- 
త్యహో సన్తతం చిన్తయా పీడితో౭_స్పి 
కథం నామ మా భూన్యృతౌ భీతిరేషా 
నమస్తే గతీనాం గతే సీలకణ్ధ!। 
ఇప్పుడే ఇప్పుడే నాకు మరణము రాబోవుచున్నదను చింతతో ఎల్లప్పుడు 
బాధపడుచున్నాను. నాకు ఈ మరణభయము కలుగకుండుటకు ఏది ఉపాయము? 
ఓ నీలకంఠా! దిక్కులేని వారికి నీవే దిక్కు 


30. అమర్యాదమేవాహ మాబాలవృద్దం 


హరన్తం కృతాన్తం సమీక్ష్యాస్మి భీతః 
మృతౌ తావకాంఘ్యబ్ది దివ్య 'ప్రనాదాత 
భవానీపతే నిర్భయో౭_ హం భవాని॥। 


బాలురు, వృద్ధులు అను బేధము లేకుండా అందరినీ తీసుకొని పోవు 
రసముది చూచి నెను భయపడుచున్నాను. ఓ భవాసీపతి! షే పాద పద్మ 


దివ్యాను[గహము వలననే నేను మరణ భయము లేనివాడనయ్యెదను. 


Kiron Type Institute 


Kiron Type Institute 13 


|) 31 జరాజన్మగర్భాధి వానాది దుఃఖా 
- న్యసహ్యానిజహ్యాం జగన్నాథ దేవ। 
భవన్తం వినా చు గతిర్నైవ శంభో 
దయాళో న జాగర్తి కిం వా దయా తే॥ 
ముసలితనము, పుట్టుక, గర్భవాసము మొదలగు భరింపలేని దుఃఖములను 
వదిలిపెట్టునట్లు నన్ననుగ్రహింపుము. ఓ శంకరా! నీవు తప్ప నాకు వెరెగతి 
లేదు. ఓ దయామూర్తీ! నీకు దయకలుగుట లేదా! 


32. శివాయేతి శబ్దో నమః పూర్వ ఏష 
స్మరన్ముక్తి కృన్మృత్యుహా తత్త వాచీ 
మహెశాన మాగా న్మనస్తో వచస్తః 


సదా మహ్యమెత (త్రదానం పయచ్చ॥ 


“నమఃశివాయ” అను మంత్రము తలచినంతనే ముక్తి నిచ్చును. 
మరణమును తొలగించును. తత్త్వమును జోరించును; ఓ మహేశ్వరా! హై 
మంత్రము నా మనస్సునుండి, వాక్కు నుండి దూరముకానట్లుగా నాకు 


వరమివ్వుము. 


33. త్వమప్యమృ మాం పశ్య శీతాంశుమౌళి- 
ప్రియ భేషజం త్వం భవవ్వాధిశాన్నా 
బహుక్తేశభాజం పదామ్ఫోజపోతే 
బవాబ్బా నిమగ్నం నయన్వాద్య వారమ్‌॥ 


Kiron Type Institute 14 


Kiron Type Institute 


శ చంద్రమౌళికి ప్రియురాలవగు ఓ తల్లీ! సేవ కూడ నన్ను చూడుము. 
3 సంసారమను వ్యాధిని శాంతింపచేయుటకు నీవె బెషధము. సంసార సాగరములో 
మునిగి అనేక కష్టము లనుభవించుచున్న నన్ను నీ పాద పద్మమను తెప్పలో 
ఒడ్డుకు చేర్చుము. 


34. అనుద్యల్లలాటాక్షి వహ్నిపరోపై క 
అవామస్సురచ్చారు వామోరుశోభైః। 
అనబ్బ్జభ్రమద్భోగి భూషావిశేషైః 
అచగన్లార్థచూడై రలం డవతైర్నః॥। 
అగ్ని జ్వాలలను పుట్టంచు లలాట నెత్రము (మూడవ కన్ను లేనివారు, 


అర్థనారీశ్వరులు కానివారు. శరీరము. నందు కదలుచున్న సర్పాభరణములు 
లేనివారు అగు (శివుని కంటే ఇతరులు అగు) దేవతలతో మాకు ప్రయోజనము 


లేదు. 


35. అకళ్ణో కలంకాద నంగే భుజంగాత్‌ 
ఆపాణౌ కపాలాద ఫాలే౭_ నలాక్షాత్‌। 
అమౌళౌ శశాంకా దవామె కళత్రాత్‌ 
అహం దేవమన్యం న మన్యే న మన్వె॥ 


కంఠము నందు కలంకములేని, శరీరము నందు సర్పములు లేని, చేతిలో 
బిక్షా కపాలములేని, నొసటన అగ్ని నేత్రము లేని, తలపై చంద్రుడు లేని, ఎడమ 


భాగమునందు భార్యలేని, శివుని కంటే వేరైన ఇతర దేవుని నేను తలువను. 


Kiron Type Institute 


Kiron Type Institute 15 


136 మహాదేవ శంభో గిరీశ త్రిశూలిం- 

న స్వ(దీయం)యీదం సమస్తం విభాతీతి యస్మాత్‌; 
శివాదన్యథా దైవతం నాభిజానే 

శివోల హం శివోల హం శివోల హం శివోల హమ్‌॥ 


ఓ మహాదేవా! శంభో! గిరీశ త్రిశూలధారి! = ప్రపంచమంతా డిగానే 
కనబడుచున్నది. అందువలన శివుని కంటే వేరైన దివస్‌ ననెరుగను. శివహం: 


(శివుడును నేనే). 


37. యతో జాయతేదం పపంచం విచిత్రం 
స్టితిం యాతి యస్మిన్‌ యదెేకాన్తమన్తే 


స కర్మాదిహీనః స్వయం జ్యోతిరాత్మా 
శివోల హం శివోల హం శివోల హం శివోల హమ్‌॥ 


విచిత్రమైన ఈ ప్రపంచము ఎవని నుంది పుట్టుచున్నదో, ఎవని యందు 
ఉంటున్నదో, ఎవనిలో లయమగు చున్నదో అతడు పుణ్యవాపకర్మల సంబంధము 


లేనివాడు, స్వయంప్రకాశుడగు పరమాత్మ. అట్టి శివుడను నేనే. (శివోహం)! 


38. కిరీటి నిశేశో లలాటే హుతాశే 
భుజే భోగిరాజో గలే కాలిమా చ। 
తనౌ కామినీ యస్య తత్తుల్యదేవం 
న జానే న జానే న జానే న జానే 


Kiron Type Institute 16 


Kiron Type Institute 


TTL IN) 


"| కిరీటము నందు చంద్రుడు, లలాటము నందు (నొసటి యందు) 
” | అగ్నిదేవుడు, భుజమునందు సర్పరాజు, కంఠమునందు నల్లదనము, శరీరమునందు 
భార్య ఏదేవునకు ఉన్నవో ఆయనతో సమానమైన వేరొకదేవుని నే నెరుగను. 
39. అనేన స్తవేనాద రాదంబికేశం పరాం 

భక్తిమాసాద్య యం యె నమన్తి। 

మృతౌ నిర్భయాస్తే జనాస్తం భజన్తే 

హృదబ్బోజమధ్యే సదాసీనమీశమ్‌॥। 


ఈ స్తోత్రము ద్వారా ఆదరముతో శ్రేష్టమైన భక్తి కలిగి ఎవరైతే పరమేశ్వరుని 
నమస్మ్కరించెదరో వారు మరణ భయము లేని వారగుదురు. ఆ భక్తులు తమ 


హృదయ పద్మము నందున్న పరమేశ్వరుని పొందెదరు. 


40. భుజబ్ద ప్రియాకల్ప శమ్ఫో మయివం 


భుజబ్బపయాతేన వృత్తేన క్షృప్తమ। 
నరః స్తోత్రమత త్పఠిత్వోరుభక్తా 
సుపుత్రాయురారోగ్య మైశ్వర్యమేతి॥ 


సర్ప ప్రియుడా! శంభో! నేను “భుజంగ పయాతము” అను వృత్తము 
(చంధస్సు) ద్వారా ఈ న్తోత్రమును రచించితిని. దీనిని భక్తితో పారాయణ చేయు 
మానవుడు మంచి సంతానమును, ఆయుర్జాయమును, ఆరోగ్యమును, 


ఐశ్వర్యమును పొందును. 


// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివ భుజంగ స్తోత్రమ్‌ సమ్పూరమ్‌// 


Kiron Type Institute 


Kiron Type Institute 17 


3) 


సిట్యూ 


న్‌తన్‌ 
(స) 


కిరణ్‌ టై 


4 


wy aie TREE 
bi 


జ 


oie 
నా 
a 


9}n}nsu| adA] uouly 


యజేయవతీనిచడీగాునవి £944 


జ్‌ వయంతో ఆలి 


Kiron Type Institute 


